శ్రీమతే రామానుజాయ నమః 


శ్రీ పరాశర భట్టర్‌ ప్రణీతమైన 


శ్రీరంగనాథ స్తోత్రము 


సవ్యాఖ్యానము 


వ్యాఖ్యాత 
పండితరత్న, వేదాన్తవాచస్పతి 
Gao: శ్రీమాన్‌ డా॥ ఈ.ఏ. శింగరాచార్యులుగారు 


ఉభయవేదాంత మహా విద్వాన్‌ 
మ శ్రీమాన్‌ ఈయుబ్లి శేషశింగరాచార్య స్వామివారి 
113వ తిరునక్షత్రోత్సవ జ్ఞాసిక 


2011 


8 పరాశర భట్టర్‌ ప్రణీతమైన 
శ్రీ రంగనాథ సోత్రము - సవ్యాఖ్యానము 


వ్యాఖ్యాత : పండితరత్న, వేదాన్తవాచస్పతి, 
సంప్రదాయవిద్వన్మణి 

ఉ.వే. శ్రీమాన్‌ డా॥ ఈ.ఏ. 
శింగరాచార్యులుగారు 


ప్రథమ ముద్రణము : 2005 
ద్వితీయ ముద్రణము : 2011 


సందర్భము : ఉభయవేదాంత మహా విద్వాన్‌ 
ఉ.వే. శ్రీమాన్‌ ఈయుణ్ణి 
శేషశింగరా చార్య స్వామి వారి 
113వ తిరునక్షత్రోత్సనము 
వేదిక : చతుర్ధ ఉభయవేదాంత పండిత సభలు, 
శ్రీభాష్యకార భవనము, నరసాపురము. 
ప్రతులు : 500 


అన్నిహక్కులు : వ్యాఖ్యాతవే 


వెల : అమూల్యము 
ముఖచిత్రం : శ్రీరంగనాచ్చియార్‌, నమ్చెరుమాళ్‌ (శ్రీరంగం) 
ప్రతులకు : శ్రీమతి ఈ. జయలక్ష్మి 


18-3-58/7, శాంతినగర్‌ 
ఖాదీకాలనీ, కె.టి. రోడ్‌, తిరుపతి-517 507 
ఫోన్‌ : 0877-2232091, 098850 03420 


డి.టి.పి. : శ్రీ చంద్రశేఖర్‌, తిరుపతి 


ఆశయనివేదన 


జయతుతరాం రానూనుజసిద్దాంతః సరనువైదికో జగతి | 
దేశికగోష్టీ దక్షా తన్నిర్వాహే చ జేజీయాత్‌ ॥ 


శ్రీశేషశింగరార్య శుభగుణనిలయః పితామహో జయతు । 
ఉపయాతో వస్తుత్వం దాసో౭యం యస్య భవ్యవీక్షాతః ॥ 


అస్మత్సితామహచరణులు ఉ.వే. మహావిద్వాన్‌ ఈయుణ్ణి శేషశింగరాచార్య 
స్వామివారు అవతరించి నూజు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో వారి 
శతాబ్దిమహోత్సవాలు 1999వ సంవత్సరం ఏప్రియల్‌ నెల చివరలో వారు చిరకాలం 
నివసించిన స్వగ్రామం అంతర్వేదిపాలెంలో బంధుమిత్రుల, శ్రేయోభిలాషుల, ఆత్మీ 
యుల, శిష్యవర్గాల సహాయసహకారాలతో, భగవద్భాగవతమంగళాశాననాలతో 
అత్యంతవైభవంగా నిర్వహింపబడ్డాయి. ఆ సంవత్సరంనుండి ఇప్పటివరకు SBI 
పితామహపాదుల తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకొని విశేషమైన కార్యక్రమాలు 
వారి దివ్యకృపవల్ల నిర్విఘ్నంగా, నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. శ్రీమాన్‌ 
తాతగారి తిరునక్షత్రోత్సవ సందర్భంలో భగవద్రామానుజ దర్శనాన్ని ప్రచారం చేస్తున్న 
విద్వాంసులను ఆహ్వానించి, వారిని యథాశక్తి సంమానించే కార్య(క్రమంకూడా 
అప్రతిహతంగా కొనసాగుతున్నది. ఈవిధంగా కవిశాబ్దకకేసరి, శ్నాస్త్రరత్నాకర, మహా 
మహోపాధ్యాయ, శా|స్తవిద్వన్మణి, ఉవే శ్రీమాన్‌ Fu ఎస్‌.ఎన్‌.సి. రఘునాథాచార్య స్వామి 
వారు (వరంగల్లు, శ్రీవైష్ణవసింహ, ఉ.వే. శ్రీమాన్‌ టి.ఏ. కృష్ణమాచార్యస్వామివారు 
(తిరుపతి), ఉభయవేదాంత వాచస్పతి, పండితరత్న, ఉ.వే. శ్రీమాన్‌ కిడాంబి వేంకటా 
చార్యస్వామివారు (నరసాపురం), శా స్తరత్నాకర, పండితరత్న, శాస్త్ర విద్వన్మణి, ఉనే! 
శ్రీమాన్‌ డా॥ ఎస్‌.వి. రంగరామానుజాచార్యస్వామివారు (హైదరాబాద్‌), సువచః శ్రీవల్లభ 
పండితరత్న, శాస్తవిద్వన్మణి, వాచస్పతి, 2S. శ్రీమాన్‌ టి.పి. శ్రీరామచం(ద్రాచార్య 
స్వామివారు (సింహాచలం), ఉ.వే. శ్రీమాన్‌ ప్రొఫెసర్‌ ఎం. నరసింహాచార్యస్వామివారు 
(చెన్నై), ఉ.వే. శ్రీమాన్‌ తూపురాణి ఉడైయర్జు స్వామివారు, పండితరత్న, శాస్త 
విద్వన్మణి, వాచస్పతి, ఉ.వే. శ్రీమాన్‌ Tu కె.వి. రాఘవాచార్యస్వామివారు (హైదరాబాద్‌), 
ఉ.వే. శ్రీమాన్‌ కె.ఇ.టి. రామానుజాచార్యస్వామివారు (బాపట్ట) సంమానింపబడగా, 
ఈ ఏడు భాగవతామృతవర్షి ఉభయవేదాంత వాచస్పతి, ఉ.వే. శ్రీమాన్‌ సాతులూరు 
గోపాలకృష్ణమాచార్యస్వామివారు అస్మత్‌ పితామహుల తిరునక్ష(తోత్సవాలను 
అలంకరించి, సంమానాన్ని స్వీకరించబో వడం విశేషం. 


పితామహపాదుల తిరునక్షత్రమహోత్సవ నిర్వహణం, పండితసంమాన 
కార్యక్రమ నిర్వహణం (ప్రతిఏడు దాసుని పితృపాదులు, న్యాయవేదాంతవిద్వాన్‌ 


ఈయుణ్ణి రంగాచార్య స్వామివారి పర్యవేక్షణలో జరుగుతున్నవి. శ్రీమాన్‌ పితృపాదులు 
2000వ సంవత్సరంనుండి తమ నివాసం నరసాపురానికి మార్చినందువల్ల, ఈ కార్య 
క్రమాలు నరసాపురంలోని భారద్వాజ భవనంలో కొన్ని సంవత్సరాలు జరిగినవి. గత 
నాల్గు DOT నరసాపురంలోని శ్రీభాష్యకారభవనంలో ఆ సంస్థనిర్వాహకుల 
సౌజన్యంతో నిర్వహింపబడుతున్నాయి. 

నరసాపురం, అంతర్వేదిపాలెం ప్రాంతంలో శ్రీరామానుజసంప్రదాయంలో 
అభినివేశాన్ని, భక్తి శద్దలను కల Soden భక్తుల ప్రోత్సాహంతో శ్రీరామానుజదర్భక 
ప్రచారకసభ 2008వ సంవత్సరంలో ఏర్పాటుచేయబడింది. ఈ సభద్వారా 2008వ 
సంవత్సరంనుండి శ్రీపితామహపాదుల తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకొని మూడు 
దినాలపాటు ఉభయవేదాంత పండితసభాకార్యక్రమంకూడా నిర్వహింపబడుతున్నది. 
ఈ ఏడు ఈ సభలు ఏప్రియల్‌ 22వ తేదీనుండి 24వ తేదీ వరకు జరుగగలవు. 
పితామహచరణుల తిరునక్షత్రోత్సవనిర్వహణం, పండితసంమాన కార్యక్రమ నిర్వహణం, 
ఉభయవేదాంత పండితసభానిర్వహణం - ఇవి అన్నీ శ్రీ ఆదికేశవస్వామి, ఎంబెరు 
మానార్‌ స్వామివార్ల దివ్యానుగ్రహంవల్ల నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. అస్మదా 
చార్యులైన పితామహచరణుల ముఖోల్దాసం కోసం, భగవద్భాగవతాచార్య సంసేవనం 
కోసం చేసే ఈ కార్యక్రమాలకు పలు రీతులలో చేయూతనిచ్చే ఎంతోమంది CAPD 
లాషులకు, ఆత్మీయులకు, స్థానికులకు హార్షికంగా కృతజ్ఞతలను నివేదించు 
కుంటున్నాను. 


శ్రీమాన్‌ తాతగారి శతాబ్దిమహోత్సవాలనుండి ప్రతి ఏడు వారి తిరునక్ష త్రోత్సవ 
కార్యక్రమాల సమయంలో ఒక స్మడ్గంథం (ప్రచురింపబడి (ప్రపన్నులకు అందజేయ 
బడుతున్నది. శతాబ్దిఉత్సవాలలో దాసుడు రచించిన శ్రీరంగరాజస్తవం పూర్వ శతక 
వ్యాఖ్యానం - వరివస్య 'ప్రచురింపబడి పెద్దల మన్నలను పొందింది. ఆ తరువాత 
ప్రతిసంవత్సరం పలు సంప్రదాయ (గ్రంథాలు (ప్రకాశింపజేయబడ్డాయి. ఈ ఏడు 
శ్రీపరాశరభట్టర్‌ ప్రణీతమైన శ్రీ రంగనాథస్తోత్రం సవ్యాఖ్యానంగా ముద్రింపబడుతున్నది. 
ఈ వ్యాఖ్య సుమారు ఏడేండ్లక్రితం చీరాల వాస్తవ్యులు, మాన్యమి(త్రం, Bra 
మోహనరావుగారి ఆర్థిక సహాయంతో సాధన(గంథమండలి, తెనాలివారిద్యారా ప్రకాశింప 
చేయబడినా దీని ప్రతులు ఇపుడు దుర్లభం కనుక, పునర్ముద్రింపబడుతున్నది. 
ఇతఃపూర్వంవలె ఇపుడుకూడా ఈ వ్యాఖ్య అందరి మన్నలను పొందగలదని 
ఆశిస్తున్నాను. స్వస్తి. 
ఇతి నివేదయితా 
ఈ. ఏ. శింగరాచార్యదాసః 


శ్రీరంగనాథస్తోత్రమ్‌ 
శ్రీ పరాశరభట్టార్యః శ్రీ రంగేశపురోహితః | 
శ్రీ వత్సాంకసుత శ్రీమాన్‌ శ్రేయసే Doo స్తు భూయసే ॥ 


—— 006 


సప్తప్రాకారమధ్యే సరసిజముకులోద్భాసమానే విమానే 

కావేరీ మధ్యదేశే మృదుతరఫణిరాడ్భో గపర్యంకభాగే। 
నిద్రాముద్రాభిరామం కటినికటశిరః పార్వ విన్యస్తహస్తం 
పద్మాధాత్రీకరాభ్యాం పరిచితచరణం రంగరాజం భజేం_హమ్‌॥ 


కస్తూరీకలితోర్షపుండ్రతిలకం కర్ణాంతలోలేక్షణం 

ముగ్ధ స్మేరమనోహరాధరతలం ముకాకిరీటోజ్ఞ్వలమ్‌। 
పశ్యన్మానసపశ్యతోహరరుచః పర్యాయపంకేరుహం 
శ్రీరంగాధిపతేః కదా ను వదనం సేవేయ భూయో౭ స్యహమ్‌॥ 


Soro హం కావేరీతటపరిసరే రంగనగరే 
శయానం భోగింద్రే శతమఖనుణిశ్యామలరుచిమ్‌ । 
ఉపాసీనః (SIS మధుమథన! నారాయణ! హరే! 
మురారే గోవిందేత్యనిశ మవనేష్యామి దివసాన్‌ ॥ 


Soro హం కానేరీనినుులసలిలే వీతకలుష్తోః 
భవేయం తత్తీరే శ్రమముషి నసేయం ఘనవనే | 
కదావాతం పుణ్యే నుహతి పులినే మంగళగుణం 
భజీయం రంగేశం కమలనయనం శేషశయనమ్‌ ॥ 


పూగీకంఠద్వయససరస స్నిగ్గనీరోపకంఠామ్‌ 
ఆనిర్మోదస్తిమి తశకునానూదిత బహ్మఘోషామ్‌ | 

మార్లే మార్లే పథికనినహై రుంచ్యమూనాపవర్గాం 
పశ్యేయం తాం పునరపి పురీం శ్రీనుతీం రంగధాన్నుః ॥ 


న జాతు పీతామృతమూర్చితానాం నాకౌకసాం నందనవాటికాసు | 
రంగేశ్వర! త్వత్సదమాశ్రితానాం రథ్యా శునా మన్యతమో భనేయమ్‌ ॥ 


అసన్నికృష్ణస్య నికృష్ణజంతోః మిథ్యాష్టవాదేన కరోషి శాంతిమ్‌ । 
తతో ISH Sow సన్నికృష్ణే కాం నిష్ఫృతిం రంగపతే కరోషి ॥ 


శ్రీరంగం కరిశైల నుంజనగిరిం తార్యాద్రి సింహాచలౌ 
శ్రీకూర్మం పురుషోత్తనముచ బదరీనారాయణం నైమిశమ్‌ 1 
ERP TSO ప్రయాగ మధురా౭_యోధ్యా గయా పుష్కరం 
సాలగ్రామఖనిం నిషేవ్య US రామానుజో౭_యం మునిః ॥ 


ఆ 006 


6 


శ్రీపరాశరభట్టర్‌ ప్రణీతమైన 
శ్రీరంగనాథస్తోత్రము - సవ్యాఖ్యానము 
ఉపోద్దాతము 


శ్రీ పరాశరభట్టార్యః శ్రీ రంగేశపురోహితః | 
శ్రీ వత్సాంకసుత శ్రీమాన్‌ శ్రేయసే మే ౬స్తు భూయసే ॥ 
అనితరసాధారణమై నప్రతిభాపాండిత్యములకు మాజుపేరును, కూరేశుల 
కుమారులును అగు పరాశర భట్టారకులను ఆచార్యులచే ఈ స్తోత్రము రచింప 
బడినది. ఒకానొక సమయమున చోళరాజుతో SOS DoD ప్రాయమువలన భట్టరు 
కొంతకాలము గోష్టీపురమను విష్ణుక్షేత్రమున నివసించిరి. ఆ వృత్తాంతము తిరువాయ్‌ 
SOUP ప్రబంధములోని “మున్నీర్‌ఖాలమ్‌” అనే దశకంయొక్క ఈడు వ్యాఖ్యాన 
ప్రవేశం ఆరంభంలో తెలుపబడినది. ఆ వృత్తాంతము క్లుప్తముగా ఇట్టున్నది. 


భట్టరు శ్రీరంగమున వినిష్టాద్వైత సిద్దాంత నిర్వాహక సార్వభౌములై, భగవద్రామా 
నుజుల స్థానమును అలంకరించి, సంప్రదాయ రక్షణమును చేయు సమయమున, 
ఆ క్షేత్రములోని ఏడు ప్రాకారములలో ఆజవ ప్రాకారమగు త్రివిక్రమవీథి ప్రాకారము 
మిక్కిలి జీర్షమయ్యెను. దానిని పునఃరుద్దరింపదలచిన అచటి ప్రభువు వీరసుందర 
(బ్రహ్మరాయుడు, ఆ ప్రాకారమును నేరుగా కట్టుటకు ప్రయత్నించినపుడు కూరేశుల 
ప్రియశిష్యులైన ఒక మహనీయుల (వీరికి పిళ్ళై పిళ్లై ఆక్రగ్యాన్‌ అని పేరు) గృహము 
అడ్డు వచ్చుటచే దానిని పడగొట్టి ప్రాకారమును నిర్మింపదలచెను. ఆ విషయమును 
తెలిసి కొనిన భట్టరు ఆ ప్రభువుతో, “నీవు కట్టు ప్రాకారములు భగవానునకు 
రక్షకములని తలచుచుంటివా! పరమభాగవతులగు ఆమహనీయుల మంగళాశాసనమే 
కదా భగవానునకు రక్షకము. పూర్వము తిరుమంగై Gy నాల్గవ (ప్రాకారమును 
కట్టునపుడు భక్తాంఘిరేణులను ఆ్మగ్యార్లు భగవానునకు పూమాలెను కూర్చుచోటు 
అయిన ఉద్యానవన (ప్రదేశము అడ్డు రాగా, దానిని తొలగించి ప్రాకారమును నేరుగా 
కట్టుట మాని, ఆ చోటును వదలి ప్రాకారమును కొంచెము (ప్రక్కకు కట్టిన 
సందర్భమును మజచితివా? అట్లే ఇపుడును ఈ భాగవతుల గృహమును వదలిపెట్టి, 
'ప్రాకారమును కొంచెము (ప్రక్కగా కట్టుము” అని పల్కిరి. ఆ రాజు “తన ఆచార్యుల 
పుత్రులగు భట్టరు ఆదేశించిరికదా” అని కాని, “ఒక మహానీయులు మంచిని పల్కిరి 
కదా” అని కాని తలపక, ఆ మాటలను పెడచెవిని బెట్టి, పిళ్లై పిళ్లై ఆ్రాన్‌ ఇంటిని 


8 శ్రీరంగనాథస్తోత్రమ్‌ - సవ్యాఖ్యానము 


కూలగొట్టి ప్రాకారమును కట్టుటకు ప్రారంభించెను. ఆ కారణముగా భట్టరునకు, 
ఆ (ప్రభువునకు మధ్య కల్గిన అభిప్రాయభేదములు (క్రమముగా వృద్ది అయ్యెను. 
భట్టరుపై కక్షను పెంచుకొనిన వీరసుందర్నబ్రహ్మరాయుడు ఆ ఆచార్యులను శ్రీరంగ 
మున నివసింపకుండచేయవలయునను ప్రయత్నములను ప్రారంభించెను. అపుడు 
భట్టరు ఎవరికిని తెలుపక శ్రీరంగమును వీడి గోష్టీపురమను క్షేత్రమును చేరిరి. అట్టు 
శ్రీరంగమునకు, శ్రీరంగనాథునకును దూరముగా ఉండవలసివచ్చినదే అను ఆర్తి 
వలన “ఎపుడు మరల శ్రీరంగమును దర్శింతును? శ్రీరంగనాథుని సేవింతును?” 
అనెడి భావోద్వేగము ఆ ఆచార్యులకు కల్లెను. కులశేఖరసూరి తమ (ప్రబంధమున, 
“తిరువరజ్ల ప్పెరునకరుళ్‌ తెణ్డీర్‌పాన్ని తిరైక్కైయాల్‌ అడినరుడ ప్పళ్ళికొళ్ళువ్‌ 
కరునుణియె క్కోమళత్తై క్కణ్డుకొణు ఎన్‌ కణ్ణిణైగళ్‌ ఎన్నుకొలో కళిక్కునాళే” “శ్రీరంగ 
దివ్యనగరమున కావేరీనది తన కెరటములనెడి కరములతో సేవించుచుండగా 
శయనించియున్న నీలమణిసదృశుడు, మిక్కిలి సౌకుమార్యమును కలవాడగు శ్రీరంగ 
నాథుని కన్నులారా సేవించి, నా కన్నులేనాడో కదా సంతోషించునది!” అని, “కఠి 
మలర్‌శేర్‌ BIBS అరజ్ఞత్తు ఉరకమేటిక్కణ్‌ నళరుమ్‌ SES yd కనులకణ్టుమ్‌ 
ఒళిమదిశేర్‌ తిరుము కముమ్‌ Sew Sew ఎన్నుళ్ళమిక BSS? వురుకునాలే” 
“తేనేను స్రవించు పూలను కల్గిన తోటలతో చుట్టబడియున్న శ్రీరంగమున ఆది 
శేషునిపై శయనించియున్న సము |ద్రవర్గుడు, కమలనేత్రుడగు స్వామియొక్క (ప్రకాశించు 
చంద్రబింబమువంటి ముఖమును కన్నులార సేవించి నా మనస్సు ఎపుడోకదా 
ద్రవించునది” అని, “మాయోనై కణ్ణన్‌ కణ్‌గళ్‌ నీర్‌నుల్‌క ఎన్గ్టుకొలో Deo, rs” 
“అత్యాశ్చర్యకరములైన లీలనుచేయు స్వామిని సేవించి నేను నా కన్నులు నీరు 
నిండగా నిలచునది ఏనాడోకదా” అనియు పరితపించిన రీతిలో భట్టరును ఈ 
స్తోత్రమును తమ ఆర్తిని ప్రకటించుచు కొన్ని శ్లోకముల రూపమున ద్వారా ఆశువుగా 
రచించిరి. అవి శ్రీరంగనాథస్తోత్ర రూపమును పొందినవి. కులశేఖరసూరి భావమును 
అనుసరించు ఈ శ్లోకములు ఆ మహనీయుల సూక్తులకు సైతము మెణుగుపెట్టినవని 
చెప్పనగును. ఈ శ్లోకములలోని భావములు, విశేషములును యథామతి తెలుపబడు 
చున్నవి. |ప్రస్తుతవ్యాఖ్య మహావిద్వాంసులు, (ప్రాతఃస్మరణీయ కీర్తివైభవులును అగు 
ప్రభ. oer స్వామివారి ద్రావిడవ్యాఖ్యానమును కృతజ్ఞతాపూర్వకముగ అనుసరించి 
కొన్ని విశేషములు జోడించుచూ వ్రాయబడినది. 


ఆ వ్ర 06a 


శ్రీమతే రామానుజాయ నమః 


శ్రీ పరాశర భట్టర్‌ ప్రణీతమైన 
శ్రీరంగనాథస్తోత్రము - సవ్యాఖ్యానము 


ఆమి 006 


సప్తప్రాకారమధ్యే సరసిజముకులోద్భాసమానే విమానే 

కావేరీ మధ్యదేశే మృదుతరఫణిరాడ్భోగ పర్యంకభాగే। 
నిద్రాముద్రాభిరాముం కటినికటశిరః పార్భ్వ విన్యస్తహస్తం 
పద్మాధాత్రీకరాభ్యాం పరిచితచరణం రంగరాజం భజేం_హమ్‌॥ 1 


కావేరీమధ్యదేశే = ఉభయకావేరుల నడుమ (ప్రదేశముననున్న శ్రీరంగమున, 
సప్తప్రాకారమధ్యే = ఏడు ప్రాకారముల మధ్యలో, సరసిజముకుల + ఉద్భాసమానే = 
తామర మొగ్గవలె గొప్పగా శోభిల్లు, విమానే = (ప్రణవాకార శ్రీరంగవిమానమునందు, 
మృదు తరఫణిరాట్‌ + భోగపర్యంకభాగే = మిక్కిలి సుకుమారమైన ఆదిశేషుని 
శరీరమను పరుపుపై, నిద్రాముద్రాభిరామమ్‌ = నిద్రించు సన్నివేశముతో మనోహరమైన 
వాడు, కటినికట శిరఃపార్భవిన్యస్తహస్తమ్‌ = నడుము సమీపమున ఒక చేతిని, తలకు 
సమీపమును వేజొక చేతిని పెట్టుకొనినవాడు, పద్మాధా(త్రీకరాభ్యామ్‌ = లక్ష్మీదేవియొక్క, 
భూదేవియొక్క హస్తములతో, పరిచిత చరణమ్‌ = సేవింపబడు పాదములను కల 
వాడును, అగు, రంగరాజమ్‌ = శ్రీ రంగనాథుని, అహమ్‌ = నేను, భజే = భజించు 
చున్నాను. 


వ్యాఖ్యానము :- ఉభయ కావేరీనదీమధ్యదేశమగు ద్వీపమున వెలసియున్న 
శ్రీరంగక్షేత్రములో సప్త ప్రాకారములమధ్య తామర మొగ్గవలె శోభిల్లు విమానమునందు, 
సుకుమారమైన ఆదిశేషుడనెడి పడుకపై నిద్రించు భంగిమలో మనోహరముగనున్నవాడు, 
నడుము వద్ద ఒక చేతిని, తల వద్ద IHS చేతిని పెట్టుకొనినవాడు, శ్రీదేవి భూదేవులు 
తమ కరములతో సేవించు పాదములను కలవాడును అగు శ్రీరంగనాథుని నేను 
సేవింతును. 


ఈ శ్లోకమున భట్టరు శ్రీరంగక్షేత్రమున శ్రీరంగనాథుడు వేంచేసియున్న సన్ని 
వేశమును మన కన్నులముందు రమ్యముగ నిలుపుచున్నారు. 


10 శ్రీరంగనాథస్తోత్రమ్‌ - సవ్యాఖ్యానము 


సప్తప్రాకారనుధ్యే - ప్రణవప్రతిపాద్యుడు భగవానుడు. శ్రీరంగక్షేత్రములోని ఏడు 
(ప్రాకారములు, విమానమును కలిసిన ఎనిమిది అగును. ఈ ఎనిమిదియు అష్టాక్షరీ 
మంత్రమునకు చిహ్నములని పిళ్లైప్పెరుమాళ్‌ అయ్యంగార్‌ అను తమిళకవి అభి 
వర్షించిరి. శ్రీరంగమందిరము “వైకుంఠమ్‌ రంగనుందిరమ్‌” అనునట్లు సాక్షాత్తు 
వైకుంఠమునకు ప్రతీక. వైకుంఠమును చేరవలెనన్న ఏడు లోకములను దాటి 
పోవలయును. అట్టే శ్రీరంగమందిరమును చేరవలెనన్నను ఏడు ప్రాకారములను 
దాటి పోవలయును. ఇట్టు, శ్రీరంగనాథునకు, శ్రీరంగ మందిరమునకును ఏడు 
అంకెతో అవినాభావసంబంధము కలదు. “మాడమాళికై Seif తిరువీదియుమ్‌, 
మన్నుశేర్‌ తిరివిక్కిరనున్‌ నీదియుమ్‌, ఆడల్‌ నూణనకలజ్కన్‌ నీదియున్‌, 
ఆలినాడనమర్‌న్దుణై వీతియుమ్‌, కూడల్‌వాకగ్‌ కులశేకర్‌ వీతియుమ్‌, కులనరశ 
నుకేన్టిరన్‌ నీతియుమ్‌, తేడు తన్మనన్‌ నూలనన్‌ నీతియుమ్‌ తెన్నరణ్ఞర్‌ తిరువానరణమే” 
అనే పాశురము అనుసంధేయము. 


సరసిజముకులోద్భాసమానే - ఆకారమున, అందమున తామరమొగ్గతో విమానము 
నకు పోలిక. 


కావేరీమధ్యదేశే - ఉభయకావేరీమధ్య పుళిన ప్రదేశము సాక్షాత్తు పరమపదము. 
“యద్విష్లోఃపదమపరం పరో రజో[గ్రం ముక్తానా మనువిరజం నిదీప్రమాహుః, 
తత్పుణ్యం పుళినమిదం Siva ద్య మధ్యే కావేరి స్ఫురతి” (విరజానదీ తీరమున 
తమోగుణము రజోగుణము లేని, విష్ణువుయొక్క ఏ పరమపదము కలదో, ముక్తులకు 
మా(త్రమే విశేషముగా (ప్రకాశించునది అని దేనిని పల్కుదురో, పవిత్రమైన ఆ ఇసుకతిన్నె 
ఇపుడు “ఇది” అని నిర్దేశించి పల్కునట్టు కావేరీనదీమధ్యమున ప్రకాశించుచున్నది.) 
(26) అనుచు భట్టరు శ్రీరంగరాజస్తవమున పల్కుట గమనింపతగినది. 


మృదుతరఫణిరాడ్చోగ పర్యంకభాగే - అత్యంతము మృదువైన ఆదిశేషుని భోగమే 
పడక. “రంగభర్తు రపి లోచనచర్చాం సాహసావళిషు లేఖయానూనమ్‌, పుష్పహాస ఇతి 
నామ దుహానం సౌకుమార్యమ్‌” (చూపుల ప్రసారములను సైతము సాహసకృత్యములలో 
వాయుంచునట్టి, పుష్పహాసమను పేరును కల్గించు శ్రీరంగనాథుని సౌకుమార్య 
గుణము) అనుచు భట్టరు శ్రీరంగనాథుని సౌకుమార్యము లోకోత్తరమని వర్షించిరి. 
అట్టి స్వామి దివ్యదేహమునకును (శ్రమ కల్గింపనట్టి మెత్తని దనమును కలిగినది 
ఆదిశేషుని శరీరము. కావున ఇద్దరిమధ్య తారతమ్యమును తెలుపు ఇచటి “తరస్‌” 
ప్రత్యయము భగవానుని సౌకుమార్యముకంటె ఆదిశేషుని సౌకు మార్యము 
అతిశయించియుండుటను తెలుపునని చెప్పనగును. 


నిద్రాముద్రాభిరామమ్‌ - “ని ద్రాసి జాగర్యయా” అని శ్రీరంగనాథుని నిద్రా ముద్రను 
గూర్చి భట్టరు నుడువిరి. “ఉణబ్నువాన్‌ పోల్‌ యోగుశెయ్‌ద పెరుమాన్‌” (నిద్రించువాని 


శ్రీరంగనాథస్తోత్రమ్‌ - సవ్యాఖ్యానము 11 


SB కనులు మూసికొని జగద్రక్షణచింతనను చేయు స్వామి) అని నమ్మాథార్డు, 
“ఒరు సామె మెత్తెయాక నిరిత్తు అదన్‌మేల్‌ కళ్ళనిద్దిరై కొళ్‌కిన (ఒక పామును, 
అనగా - ఆదిశేషుని పరుపుగా పరచుకొని దొంగని(ద్రను గ్రహించిన) అని పెరి 
యాభ్ర్యార్జు కీర్తించిరి. శ్రీరాముని నిద్రాముద్రలోని అందమును దర్శించిన అదృష్ట 
శాలి విశ్వామిత్రుడు. ఆ సౌందర్యమునకు అచ్చెరువొంది “కాసల్యాసుప్రజారావు” 
అని కీర్తించెను. సీతాదేవి “స మయా HOS: శ్రీమాన్‌” (అద్భుత శయన సౌందర్యము 
కల ఆ శ్రీరాముడు నాచే నిద్రలేపబడినాడు) అనుచు నిద్రా సన్నివేశమునకు మంగళము 
పాడెను. శ్రీరామచంద్రునకు ప్రతిరూపమగు శ్రీరంగనాథుని నిద్రా ముద్రను భట్టరు 
ఇచట కీర్తించుచున్నారు. భట్టరు శ్రీరామభక్తాగ్రేసరులగుట ఇచట స్మరణీయము. 


కటినికటశిరంపార్భ్వ విన్యస్తహస్తమ్‌ - ఆదిశేషునిపై పరుండియున్న శ్రీరంగ నాథుడు 
తన రెండు చేతులలో ఒక చేతిని నడుముపై, వేజొక చేతిని తలవద్ద పెట్టు కొని 
యున్నాడు. ఈ సన్నివేశము ఇచట (ప్రస్తుతము. భట్టరు దీనిని శ్రీరంగరాజస్తవమున 
కీర్తించుచు, “కిరీటం రంగేశయితు రుపధానీకృతభుజో విధీశాధీశత్వాత్‌ ఘటత ఇతి 
సంస్పృశ్య వదితి, నిహీనానాం ముఖ్యం శరణ మితి బాహుస్తదితరః స్ఫుటం బ్రూతే 
పాదాంబుజయుగళ SPP HIP” (శ్రీరంగనాథుడు బ్రహ్మరుద్రాదులకు అధిపతి 
కావున ఇతనికి కిరీటం తగినది అని ఒక హస్తము ఆ కిరీటమును స్పృశించి పల్కు 
చున్నది. మోకాళ్ళవరకు చాచబడిన ఇంకొక హస్తము అధములకు శ్రీస్వామి 
చరణాంబుజ యుగళమే రక్షకమని స్పష్టము చేయుచున్నది.) (110) అని పల్కిరి. 
కిరీటమును సూచించు చేయి, ఆ కిరీటమును తాను ధరించుట (బ్రహ్మేశ్యరులకు 
సైతము (ప్రభువగుటచే తగునని తెలుపుచున్నదని, మోకాలివరకు చాచుకొనియున్న 
ఇంకొకచేయి తన పాదములే భక్తజనరక్షకములని తెలుపు చున్నదను ఈ శ్లోకములోని 
భావము (ప్రస్తుతమునను అనుసంధేయము. కిరీటమును తాకు కుడిచేయి పరత్వమును, 
పాదములను చూపు ఎడమచేయి సౌలభ్యమును తెలుపుచున్నవని సారాంశము. 
దీనివలన శరణ్యత్వ పూర్తిసిద్దము. 


పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణమ్‌ - “వడివిళ్రైయిల్లా మలర్‌ నుకల్‌ SHH 
నిలమకళ్‌ పిడిక్కుమ్‌ మెల్లడియై” (నిరుపమాన సౌందర్యము కల లక్ష్మీదేవి, మిగిలిన 
భూదేవియు మెల్లగా స్పృశించు చరణములను మహాపాపినగు నేను స్పృశించునట్టు 
నీవు పిలుచుటయో, లేక నా వద్దకు వచ్చుటయో చేయకపోతివికదా!) అను నమ్మాకగ్యార్ల 
(9-2-10) సూక్తి ఇచట స్మరణీయము. పరిచి తశబ్ద ప్రయోగము వలన స్వామి పాదముల 
SIGS సూచితము. “లక్ష్మీమహీతదనురూపనిజానుభావ నీలాదిదిన్యమహి 
వాభ్యామ్‌, సంవాహనే9 పి సపది క్షమమాదధానా........ పాదౌ” అను శ్రీ వేంకటేశప్రప 
లోని సూక్తియు అనుసంధేయము. స్వామిని స్తుతించు ఈ ఖేకము | న 
కూర్చబడుట విశేషము. శ్లోకమాలికయేకదా ఈ స్తుతి. 


12 శ్రీరంగనాథస్తోత్రమ్‌ - సవ్యాఖ్యానము 


కస్తూరీకలితోర్షపుండ్రతిలకం కర్ణాంతలోలేక్షణం 

ముగ్ద స్మేరమనోహరాధరతలం ముకాకిరీటోజ్ఞ్వలమ్‌। 

పశ్యన్మానస పశ్యతోహరరుచః పర్యాయ పంకేరుహం 

శ్రీరంగాధిపతేః కదా ను వదనం సేవేయ భూయో o ప్యహమ్‌॥ 2 


పశ్యన్మానసపశ్యతోహరరుచః = దర్శించు మనస్సును చూచుచుండగనే హరించు 
అందమును SOSH, శ్రీరంగ + అధిపతేః = శ్రీరంగనాథునియొక్క, కస్తూరీకలిత+ 
ఊర్హ్వపుండ్రతిలకమ్‌ = కస్తూరితో దిద్దబడిన ఊర్ణ్యపుం[డ్రతిలకమును SOSH, SY + 
అంతలోల + ఈక్షణమ్‌ = కర్లముల చివరవరకు (చెవుల వరకు) విస్తరించి అటు 
ఇటు కదలాడు కన్నులను కల్గినది, ముగ్గస్మేర మనోహర + అధరతలమ్‌ = వ్యామోహమే 
రూపు దిద్దుకొనిన చిణునవ్వును SOS, మనస్సును దోచుకొనునట్టి అధరమును 
(క్రింది పెదవి) కల్గినది. ముక్తాకిరీట + ఉజ్జ్యలమ్‌ = ముత్యములు, పొదిగిన కిరీటముతో 
ఉజ్జలముగానున్నది, పర్యాయపంకేరుహమ్‌ = STS తామరవలె నున్నది అగు, 
వదనమ్‌ = ముఖమును, అహమ్‌=నేను, భూయః = తిరిగి, కదా ను = ఎప్పుడో కదా, 
సేవేయ=సేవింపగలను! 


సేవించువారి మనస్సును ప్రత్యక్షముగనే దోచుకొను అందము కల్గినది, కస్తూరిచే 
దిద్దబడిన ఊర్హ్వృపుండ్రతిలకమును కల్గినది, ఆ కర్ణము విస్తరించిన చంచలములైన 
నేత్రములను SOSH, వ్యామోహము మూర్తీభవించినదగు చిణునవ్వుతో మనస్సును 
ఆకర్షించు అధరమును కల్గినది, ముత్యాలతో కూడిన కిరీటముతో మిక్కిలిగా 
ప్రకాశించునది, తామరపూవువలెనున్నదగు శ్రీరంగనాథుని ముఖమును seve నేను 
ఎపుడు దర్శింపగలనోకదా! 


ఈ శ్లోకమునుండి నాల్లు శ్లోకములలో భట్టరు శ్రీరంగక్షేత్రమును, శ్రీరంగనాథుని 
ఎడబాయుటచే తమకు కల్గిన ఆర్తిని ప్రకటించుచున్నారు. “అయ్యా! నాతాపము 
ఏనాడు తీరును? అట్టి సమయమును నా జీవితమున నేను చూడగలనా?” అని 
పరితపించుట ఇందలి విషయము. 


“మధువును కల్గిన పూవులతోకూడిన Sood పరివేస్టింపబడిన శ్రీరంగ క్షేత్రమున 
ఆదిశేషునిపై పవళించియున్న సముద్రవర్లుని, అతని కమలనేత్రములను, చంద్రునివలె 
శోభిల్లు ముఖమును సేవించి నా మనస్సు ఇక ఏనాడు (ద్రవించునోకదా!” అను 
కులశేఖరుల సూక్తికి ఈ శ్లోకము అనువాదప్రాయము. 


కస్తూరీకలితోర్షపుండ్రతిలకమ్‌ - కస్తూరీ తిలకముతో దిద్దబడిన శ్రీరంగనాథుని 


ఊర్హ్వపుండ్రతిలకమును భట్టరు “హృదయం ప్రసాదయతి రంగపతేః మధురోర్హ్వ 
పుండ్రతిలకం లలితమ్‌, అలికార్థచంద్రదళసంనలితా నముమృతస్తుతం యదభిశంక 


శ్రీరంగనాథస్తోత్రమ్‌ - సవ్యాఖ్యానము 13 


యతే” (శ్రీరంగనాథుని అందమైన ఊర్షపుం(డ్ర తిలకము లలాటమనెడి అర్దచం(ద్రము 
నుండి జాలువారిన అమృత ప్రవాహమువలె హృదయమును ప్రసన్నము చేయుచున్నది.) 
అనుచు ముఖమను చంధ్రునినుండి Wot అమృత(ప్రవాహముగా ఉటత్రే క్షించిరి. 
ఊర్ల (పుం(డ్రతిలకము ఆత్మలను ఊర్ల (గమనము పొందునట్లు స్వామి చేయుటను 
సూచించుననుచు శ్రీశంకరులు పాదాదికేశాంతస్తుతిలోని “ఊర్హ్వం తత్పుండ్ర 
Sard so జనిమురణతనుఃఖండనం నుండనం నః” (మన పుట్టుక చావులనెడి 
తమస్సును ఖండించునట్టి ఆ ఊర్ష్వృపుండ్రము గొప్ప అలంకారము) అను సూక్తిద్వారా 
సూచించిరి. కూరేశులును వరదరాజస్తవమున, “ఉద్దరత్యుపరిభక్తజనానితి ఊర్ద్వతా 
శ్రయణ సూచితశక్తిన్‌, ఊర్ష్వపుండ్రతిలకం బహుమానాత్‌ కిము Oyo” 
(ఊర్ష్యముఖముగా నుండుటద్వారా భక్తులను ఊర్హ్యగతిలో ఉద్దరింతును అనెడి శక్తిని 
సూచించు ఊర్ణ్యపుం(డ్రమును బహుమానపూర్వముగా ధరించుచున్నావా ఏమి) అనుచు 
స్వామి భక్తులను ఉద్దరించుటను ఊర్ష్వపుండ్రము తెలుపుననిరి. 


కర్ణాంతలోలేక్షణమ్‌ - చెవుల పర్యంతము వ్యాపించియున్న నేత్రశోభ ఈ విశేషణ 
మున ప్రస్తుము. కర్లముల వరకు విస్తరించుట ఒక విశేషముకాగా, ఎల్లప్పుడు చలించుట 
SHS విశేషము. మొదటి అంశమును భట్టరు రమణీయముగ, “కృపయా పరయా 
కరిష్యనూణే సకలాంగం కిల సర్వతో౭_ క్లినేతే, ప్రథమం శ్రవసీ సమాన్తృణీతే ఇతి 
దైర్బ్యేణ నిదంతి రంగనేతుః” (గొప్ప దయతో శరీరమంతటినీ నేత్రములను కల్లిన 
దానినిగా చేయబోవుచూ, మొదటచగా చెవులను ఆక్రమించుచున్నవని స్వామి నేత్రముల 
దైర్భ్యమువలన విజ్ఞులు తెలిసికొనుచున్నారు.) (98) అని స్తుతించిరి. అన్ని అంగము 
లను ఆవరింపదలచిన స్వామి కన్నులు మొదట తమకు సమీపములో నున్న కర్లముల 
వరకు వ్యాపించుచున్నవను ఈ సూక్తి భావము ఇచటను అనుసంధేయము. అట్లే 
ఎల్లప్పుడు కదలాడు స్వభావమును స్వామి నేత్రములు కల్గియుండుటను భట్టరు 
“శవోనాసారోధాత్‌ తదనధికడోలాయితగతే విశాలస్ఫీతాయ ద్రుచిర శిశిరాతాన్రు ధవలే, 
మిథో బద్దస్పర్దస్సురితశ ఫరద్వంద్వలలితే, క్రియాస్తాం శ్రీరంగప్రణయినయనాబ్టే మయి 
దయామ్‌” (ఇటు నాసికచేత, అటు చెవులచేత అడ్డగింపబడినందువలన అంతవరకు 
SOS) గమనమును కలిగినవి, విశాలమై, MAB, పొడవుగానున్నవై, సుందరమై, 
చల్లనివై కొంచెము ఎజ్జనివై మిగిలిన భాగమున తెల్లనివై, పరస్పరము పోటీపడు రెండు 
అందమైన చేపలవలె అందముగానున్న శ్రీరంగనాథుని నేత్రపద్మములు నాపై 
దయచూపుగాక[ (99) అను సూక్తితో అభివర్షించిరి. అంగములందు అంతటి 
వ్యాపింపదలచిన నేత్రములకు అటు కర్ణములు, ఇటు నాసికము అడ్డు తగులుట, 
పరస్పరము స్పర్టించుటయు స్వామి నేత్రములు చాంచల్యమునకు హేతువులు అను 
ఈ శ్టోకములోని రమ్యమైన భావమును ఇచట స్మరింపనగును. 


14 శ్రీరంగనాథస్తోత్రమ్‌ - సవ్యాఖ్యానము 


ముగ్గస్మేరమనోహరాధరతలమ్‌ -శ్రీరంగనాథుని చిణునవ్వు శోభను భట్టరు 
వర్ణించిన ఈ సూక్తి ఇచట అనుసంధేయము. “అమృతతటాకచంద్రాంబుజ 
స్మయహరశుచి ముగ్గనుందస్మితమ్‌” (అమృత తటాకము యొక్క, చంద్రుని యొక్క 
పద్మముయొక్క గర్వమును హరించు, స్వచ్చమైన, మనోహరమైన చిరునవ్వు) (93) 
అనుచు స్వామి చిజణునవ్వు అమృతసరస్సు యొక్క, చంద్రుని యొక్క, పద్మముల 
యొక్క గర్వమును హరించునది - అని పల్కిరి. స్వామి చిణునవ్వు ముగ్గమనుట 
మిక్కిలి అర్థవంతము. ముగ్తమనగా మోహమును కల్గినది. ఈ వ్యామోహము భక్తులపై 
గల వ్యామోహమే! ఈ చిణునవ్వుద్వారా స్వామి భక్తులతో భాషించునట. “సంభాష 
మాణమివ సర్వవశంవదేన” (69) అని భట్టరు పల్కిరి కదా! ఈ చిణునవ్వు, స్వామి 
తన ఆయుధముల ద్వారా భక్తరక్షణనుచేయునని, స్వామిపాదద్వంద్వము 
భయములన్నిటిని తీర్చి, ఇష్టప్రాప్తిని కల్షించునని వ్యాఖ్యానించుచున్నదా! ఏమి! అను 
భావమున భట్టరు “స్మేరేణ వక్రేణ తత్‌ వ్యాకుర్వన్నివ” (70) అని శ్రీరంగరాజస్తవములో 
పల్కుట (ప్రకృతమున స్మరణీయము. ఇట్టి చిటునవ్వుతోనే స్వామి చూపరుల 
మనస్సును దోచుకొనుచున్నాడు. “రానుః కమల ప త్రాక్షః సర్వసత్స్యమనోహరః” అనుచు 
వాల్మీకి శ్రీరాముడు తన కమల నేత్రములతో అందజీ చిత్తములను ఆకట్టుకొనెనని 
పల్కెను. ఇచట భట్టరు శ్రీరంగనాథుడు తన చిజునవ్వుతో అందటిని వశపబుచుకొను 
చున్నాడనిరి. “స్మితపూర్వభాషీ చ పూర్వభాషీ చ THs” కదా! శ్రీరామునకు, 
శ్రీరంగనాథునకు మధ్య తాదాత్మ్య్యమును పూర్వాచార్యులు రమణీయముగా 
అనుసంధించిరి కదా! 


ముక్వాకిరీటోజ్ఞలమ్‌ - స్వామి కిరీటము ముఖమును ఉజ్జ్యలముగా చేయు 
చున్నదని ఇచటి భావము. భట్టరు శ్రీరంగరాజస్తవమున శ్రీరంగనాథుని కిరీటమును 
వర్లించుచు, “కిరిటచూడరత్నరాజిరాధి రాజ్యజల్సి కా, ముఖేందుకాంతి రున్ముఖం 
తరంగితేన రంగిణః” (సామ్రాజ్యము సూచించు కిరీటములోని, కిరీటము కిందగల 
చూడమనెడి పట్టభూషణములోని రత్నసమూహము యొక్క కాంతి ఉన్ముఖముగా 
ప్రసరించినట్టు శ్రీరంగనాథుని ముఖచంద్రకాంతి గోచరించుచున్నది.) అనుచు స్వామి 
ముఖకాంతి పైకి ప్రసరించినట్టున్నదని పల్కిరి. ఇచట కిరీటకాంతిచే ముఖము 
శోభిల్లుచున్నదనిరి. ఈ రెండిటికిని మూలము శఠకోపసూరి భావనావిశేషమే అనదగును. 
శఠకోపులు తమ ప్రబంధమున భగవానుని స్తుతించుచు, “ముడిచ్చోదియాయ్‌ ఉనతు 
ముకచ్చోది ములర్‌న్లతువో?” “స్వామీ! నీ ముఖశోభ నీ కిరీటశోభగా వికసించెనా?” 
అని ఉ(త్రేక్షించిరి. ఉత్కటకోటికమైన సంశయము ఉత్రేక్ష కావున, సంశయము 
FSC AIS SS కావున, ఇచట రెండవ భావన ఏమనగా, “స్వామీ! నీ కిరిటశోభయే 
ముఖకాంతిగా వికసించెనా?” అనునది. అదియే (ప్రస్తుతమున కవిచే ప్రస్తుతము 
అనదగును. 


శ్రీరంగనాథస్తోత్రమ్‌ - సవ్యాఖ్యానము 15 


పశ్యన్మానసపశ్యతోహరరుచః - పశ్యతోహరుడనగా చూచుచుండగానే హరించు 
వాడని భావము. స్వామి ముఖశోభ భక్తుల మనస్సులను దోచు పశ్యతోహరము. ఇట్టి 
గుణము స్వామి అంగము లన్నిటికిని ఉన్నను ముఖశోభ అన్ని అంగముల శోభకంటె 
అతిశయించియుండుటచే అది ఇచట కీర్తింపబడినది. 


పర్యాయపంకేరుహమ్‌ - స్వామి ముఖము వేజొక తామరపూవు అనుటచే సాదృశ్యము 
పూర్ల్ణమని భావము. “ముఖపుండరీకము” ఇత్యాది సూక్తులు ఇచట స్మరణీయములు. 


“పశ్యన్మానసపశ్య తోహరరుచిమ్‌” అను పాఠాంతరము నపుంసకలింగ విశేష్యమగు 
ముఖమునకు అన్వయింపదు కావున (గహింపతగినది కాదు. అనుస్వారములేక “రుచి” 
అని ఉన్నచో అన్వయించును. అపుడు ఛందస్సుకు భంగము కల్లును. కావున ప్రకృత 
పాఠమే సరిఅయినది. 


శ్రీరంగనాథుని ముఖశోభ (ప్రస్తుతింపబడిన ఈ సందర్భమున నాచ్చియార్‌ 
BOS మను ద్రావిడ ప్రబంధములోని (10-5) సూక్తిని వ్యాఖ్యానించుచు 
శ్రీకృష్ణసూరి ఉట్టంకించిన రెండు వృత్తాంతములు తప్పక స్మరింపతగినవి. భట్టరు 
తమ చివరిదశలో నడుముపై పుండు ఏర్పడి బాధపడు సమయమున శ్రీరంగనాథుడు 
అర్చకముఖమున ఆ ఆచార్యులను పిలచి, “ఓయీ! భయపడుచుంటివా ఏమి?” 
అని BOHM, భట్టరు, “స్వామి! నాకు నీవు అనుగ్రహింపని వైభవము ఏమియును 
లేదు. ఇచటనే ఉన్నను పరమపదమును నేను చీటి వ్రాసి ఇచ్చిన చెల్లునట్ల్టుగా అధీనము 
చేసితివి. ఈ విషయమున ఏ Facto లేదు. కాని పరమపదమునకు పోయినచో 
అచట ఈ చల్లని ముఖమును, ఈ తిరునామమును, చిణునవ్వును దర్శింపలేను 
కదా! అని భయమగుచున్నది.” అని సమాధానమును పల్కిరి. 


శ్రీయామునుల కుమారులగు శొట్టైనంబి అను ఆచార్యులు అంతిమసమయమున 
కొందజు మీరు ఇపుడు తలచునది ఏమని ప్రశ్నింపగా, “యామునుల సంబంధము 
వలన నాకు పరమపదప్రాప్తి కలుగుటలో సందేహము లేదు. కాని, అచట పరమపద 
నాథుని ముఖము శ్రీరంగనాథుని ముఖమువలె చల్లగానుండకపోయినచో, అండభిత్తిని 
చీల్చుకొని శ్రీరంగమును తిరిగి చేరవలయునని తలచుచుంటిని” అని పల్కిరి. పై 
ఉదంతములు రెండును శ్రీరంగనాథుని ముఖశోభ, మందస్మిత శోభయు భక్తులకు 
ఎంత ఆకర్షకములో తెలుపుచున్నవికదా! ఈ శ్లోకము శార్దూలవి(క్రీడితవృత్తమున 
నిబద్దము. 


కదాం హం కావేరీతటపరిసరే రంగనగరే 

శయానం భోగీంద్రే శతమఖనుణిశ్యామలరుచిమ్‌ । 

ఉపాసీనః SSS మధుముథన! నారాయణ! హరే 

మురారే! గోవిందేత్యనిశ మపనేష్యామి దివసాన్‌ ॥ 3 


16 శ్రీరంగనాథస్తోత్రమ్‌ - సవ్యాఖ్యానము 


కావేరీతటపరిసరే = కావేరీనదీతీర సమీపమున, రంగనగరే = శ్రీరంగమున, 
భోగి + GOS = ఆదిశేషుని పై, శయానమ్‌ = పరుండియున్నవాడు, శతమఖమణి 
శ్యామలరుచిమ్‌ = ఇంద్రనీలమణివంటి పచ్చని రంగును కలవాడును అగు స్వామిని, 
ఉపాసీనః = ఉపాసించువాడనై, మధుమథన = మధుసూదనా!, నారాయణ = 
నారాయణా!, హరే = హరీ, మురారే = మురారీ!, గోవింద = గోవిందా!, ఇతి = అని, 
అనిశమ్‌ = ఎల్లప్పుడు, [SIS = పలవరించుచు, అహమ్‌ = నేను, కదా = ఎపుడు, 
దివసాన్‌ = దినములను, అవనేష్యామి = గడుపగలను? 


కావేరీతీర సమీపముననున్న రంగనగరములో ఆదిశేషునిపై పవళించియున్నవాడు, 
ఇం|(ద్రనీలమువంటివాడును శ్రీరంగనాథుని భక్తితో ఆరాధించుచు, “మధుసూదనా! 
నారాయణా! హరీ! మురారీ! గోవిందా!” అనుచు ఆ స్వామి గుణములను తెలుపు 
నామములను పలవరించుచు దినములను గడుపు సమయము నాకు ఎపుడు వచ్చునో 
కదా! 


ఈ శ్లోకమున “కానేరీతటపరినరే” అను ప్రయోగమును “రంగనగరే” అను 
పదముతో చేర్చి అన్వయించుటకంటే, 'కావేరీతటపరిసరే FIN’ అని అన్వయించుట 
మిక్కిలి స్వరసము. పూర్వాన్నయమున శ్రీరంగము కావేరీనదీతీరముననున్నదని 
శ్రీరంగనాథుడు “BAT పాన్ని తిరైక్కైయాల్‌ అడివరుడ ప్పళ్ళికొళ్ళుమ్‌” “తేటనైన 
నీటిని కల కావేరి తన కెరటములను చేతులతో సేవింపగా పరుండియున్నాడనియు 
అర్థము వచ్చును. రెండవ అన్వయమున తాము (కవి) కావేరీ నదీతీరముననుండి 
“మధుసూదన! నారాయణ!” అను మొదలగు నామములను అనుసంధించుచు కాల 
క్లేపమును చేయుటకు కుతూహలపడుట తెలుపబడినది. ఈ శ్లోకమును చూచిన 
శివభక్తులు ఒకరు, “కదా వారాణస్యామమరతటినీరోధసి SHS వసానః కౌపీనం శిరసి 
నిదధానో9_ంజలిపుటమ్‌, అయే! గౌరీనాథ! తిపురహర! శంభో! త్రినయన! సితేతి 
(SSS నిమిషమివ నేష్యామి దినసాన్‌” అను శ్లోకమును రచించిరి. 

శతనుఖనుణిశ్యానులరుచిమ్‌ - భట్టరు శ్రీరంగనాథుని “ఫణిశయనురతకనుణి 
కిరణగణః” (ఆదిశేషునిపై శయనించిన మరతకమణియొక్క కిరణ సమూహము) 
అని కీర్తించుట స్మరణీయము. కవులు నీలవర్లమును పచ్చని రంగును, నలుపును 
అభేదముగా వర్ణించుట పరిపాటి. కావున ఇచట నీలవర్లహరితవర్లములు అభేదముతో 
వర్లింపబడినవి. వృత్తము శిఖరిణి. 


కదాం హం కానేరీనిములసలిలే వీతకలుష్లో 

భవేయం తత్తిరే శనునుషి నసేయం HSS 

So a So పుణ్యే నుహతి పులినే మంగళగుణం 

భజేయం రంగేశం కనులనయనం శేషశయనమ్‌॥ 4 


శ్రీరంగనాథస్తోత్రమ్‌ - సవ్యాఖ్యానము 17 


కావేరీ విమలసలిలే = కావేరీనదియొక్క నిర్మలమైన నీటిలో, (అవగాహ్య = స్నాన 
మొనర్చి), వీతకలుషః = పోయిన పాపములను కలవాడనై, అహమ్‌ = నేను, కదా = 
ఎపుడు, భవేయం = కాగలను?, SBS = ఆ కావేరీ తీరమున, (శమముషి = (శ్రమను 
పోగొట్టునట్టి, ఘనవనే = గొప్పవనమునందు, Todas = నివసింతును?, పుణ్యే = 
పవిత్రమైన, మహతి = గొప్పదైన, QOS = ఇసుకతిన్నెయందు, (శ్రీరంగక్షేత్రము 
నందు), శేషశయనమ్‌ = ఆదిశేషుని పడుకగా SOS, కమలనయనమ్‌ = కమలముల 
వంటి నేత్రములను కల్గిన, మంగళగుణమ్‌ = కల్యాణగుణములను కల్గిన, తమ్‌ = 
ఆ, రంగ+-ఈశమ్‌ = శ్రీరంగనాథుని, కదా వా=ఎపుడో కదా, భజేయమ్‌ = సేవింతును? 


కావేరీనదియొక్క స్వచ్చమైన నీటిలో స్నానమొనర్చి, పోగొట్టుకొనిన పాపములను 
కలవాడను నేనెపుడు కాగలను? ఆ నదీతీరముననున్న, శ్రమహరమైనదగు గొప్పవనము 
నందు ఎపుడు నివసింపగలను? పవిత్రమైనది, గొప్పదైనది అగు శ్రీరంగ క్షేత్రమున 
కమలాక్షుడు, కల్యాణగుణుడును అగు శ్రీరంగనాథుని నేనెపుడు సేవింతునో కదా! 


మొదటి పాదమున 'అవగాహ్య” (స్నానముచేసి) అను పదము అధ్యాహారము చేసికొన 
తగును. 


కానేరీవిములసలిలే - కావేరీ నదీ జలములను గూర్చి దివ్యసూరులు రెండు 
విధములుగా వచించుట ఇచట స్మరణీయము. కులశేఖరులు, “తెజ్లీర్‌పాన్ని” “స్వచ్చమైన 
నీటిని కల కావేరీనది” అనుచు తమ ప్రబంధమున (1-) పలుకగా, భక్తాంఘ్రిరేణులు 
తిరుమాలై అను ప్రబంధమున “తెళివిలా క్కలజ్ఞల్‌ Ish” “Bossa, కలగి 
యున్న నీటిచే వ్యాప్తమైన కావేరి” అని తెలిపిరి. “రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య 
మనో యథా” (సత్సురుషుని మనస్సు వలే రమణీయమైన, ప్రసన్నమైన నీటిని 
కల్గినది) అను వాల్మీకి సూక్తి చొప్పున నదీజలములను స్వచ్చముగా నున్నట్టు వర్ణింప 
వలసి యుండగా కలుషితములైనట్లు వర్లించుట ఎట్టు తగును? అను శంకకు 
పరిహారముగా భట్టరు శ్రీరంగరాజస్తవమున, “దుగ్గాబ్దిర్దనకో జనన్యహమియం BOs 
పుత్రీనరః శ్రీరంగేశ్వర ఏతదర్హమిహ కిం కుర్యామితీవాకులా, చంచచ్చానుర చంద్ర 
చందన నుహానూణిక్యముక్షోత్కరాన్‌ కావేరీ లహరీకరైర్విదధతీ పర్యేతి” (క్షీరాబ్ది తండ్రి, 
నేను తల్లిని, లక్ష్మి మా కుమార్తె. వరుడు శ్రీరంగనాథుడు. వీరిద్దరికి తగినట్టు ఏమి 
కానుకలను ఇవ్వగలను? అని వ్యాకులము చెందినదానివలె కావేరీనది ప్రకాశించు 
చామరములను, కర్ఫూరములను, చందనములను, మహామాణిక్యముల సమూహము 
లను కెరటములనెడి చేతులతో అర్పించుచూ శ్రీరంగనాథుని సమీపమున (ప్రవహించు 
చున్నది.) అనుచు పల్కిరి. 


నదీజలములు ఒక సమయమున (వర్షాక్రాలమున) కలసియుండుట, శరదృతువులో 
తేటపడుటయును సహజముకదా! ప్రస్తుతమున Hat కావేరీజలముల నైర్మల్యమును 
స్తుతించిరి. కావున కులశేఖరుల సూక్తిని అనుసరించినదగును. 


18 శ్రీరంగనాథస్తోత్రమ్‌ - సవ్యాఖ్యానము 


కావేరీనదికి కల ఈ విమలత్వము కేవలము భౌతికదృష్టిలోనేకాక, పరమార్థ దృష్టిలో 
కూడా సిద్దము. ఎందులకనగా - సాక్షాత్తు పరమపదనాథునకు ప్రతిరూపమగు శ్రీరంగ 
నాథుని పాదముల స్పర్శను నిత్యమును కల్లినదికదా కావేరి! గంగానదికి (త్రివిక్రమావ 
తార సందర్భమున మాత్రమే భగవానుని పాద సంబంధము కలుగగా, కావేరీనది 
దానిని నిత్యము కల్షియుండుట విశేషము. అంతియే కాదు, స్వామిని ప్రకాశింప 
చేయునట్టి అపూర్వమైన మహిమను కల్లినది. కావుననే గర్వించు గంగాదేవిని చూచి 
కావేరి పరిహాసముగా నుజుగురూపమున మందహాసమును చేయుచున్నదనుచు 
“శ్యానుం వేదరహో వ్యనక్తి QOS ఫేనైర్హ్ససంతీన తత్‌ గంగాం విష్ణుపదీత్వమాత్ర 
ముఖరాం హేమాపగా” (మజగున ఉన్న వేదరహస్యమును, అనగా పరమాత్మను 
కావేరీనది మధ్యలోని ఇసుక తిన్నిపై వ్యక్తముచేయుచున్న కావేరి, విష్ణుపాదోత్సన్నత్వ 
మా(త్రముచే నేనే అన్ని నదులకంటే గొప్పదానను' అని తన తరంగముల ధ్వనుల 
రూపమున గర్జించు గంగను నురుగు రూపములో పరిహాసము చేయుచున్నది.) 
(22) అను శ్లోకమున పల్కిరి కదా! మజీయు వైకుంఠనగరమే శ్రీరంగముగా 
ఆవిర్భవించి నట్టు విరజానదియే కావేరియయ్యెను. విరజ అనగా రజోగుణము లేనిది. 
ఇది తమస్సు లేకుండుటకును ఉపలక్షణము. దాని ప్రతిరూపమైన కావేరియు అట్టిదే. 
కావున ఆ నదియొక్క విమలత్వము సిద్దము. 


వీతకలుషః - పరమపదమును చేరు జీవుడు విరజానదీస్నానముచే తన 
కల్మషములన్నిటిని పోగొట్టుకొనును. ఆ పాపపంకిలమంతయు విరజానదికి ప్రతిరూప 
మగు కావేరీ జలములందు స్నానము చేయుటవలన తొలగునని భావము. 


SOO శ్రమముషి ఘనవనే - కావేరీనదీతీరములోని ఉద్యానవనములు సకలవిధ 
తాపములను తీర్చునవి, నిబిడమైనవియును. విప్రనారాయణసూరి తమ ప్రబంధమున 
కావేరీనదీతీరములోని తోటల వైభవమును తిరుమాలై ప్రబంధమున వర్షించుచు, 
“Se8S మురలుమ్‌ శోలై ముయిలినమాలుమ్‌ FS కొణ్బల్‌సీదు అణవుమ్‌ శోలై 
కుయిలినమ్‌ కూవుమ్‌ FE అణ్జర్‌కోన్‌ అమరుమ్‌ శోలై”, “తుమ్మెదలు మధురముగా 
ధ్వనించు తోట, నెమళ్ళ గుంపులు చేరు తోట, మేషములు ఉపరిభాగమున సంచరించు 
తోట, కోయిలలు కూయు తోట, బ్రహ్మాండనాయకుడు నిత్యనివాసముచేయు చోటు” 
అనుచు పల్కుట ఇచట స్మరింపతగినది. ఈ శ్లోకము లోని భావములకు మెణుగులు 
దిద్దు శ్లోకములను భట్టరు శ్రీరంగరాజస్తవమున రచించిరి. “తయ్యంతప్రహతినుతీషు 
వైష్ణవానాం ప్రాప్యాసు ప్రచురభనశ్రమాపహాసు, కానేరీపరిచితాసు Hide శ్రీరంగోప 
వనతటీషు వర్తిషీయ” (వేదాంతముల అనుసంధానమును అనవరతము కల్లినవి, గొప్ప 
సంసార (శ్రమను పోగొట్టునవి, శ్రీవైష్ణవులకు ప్రాహ్యమైనవి, పవిత్రములైనవి, కావేరీనది 
ప్రవహించునవి అగు శ్రీరంగనగరములోని ఉద్యాన ప్రాంతములలో వర్తింతును.) 


శ్రీరంగనాథస్తోత్రమ్‌ - సవ్యాఖ్యానము 19 


(27) అను శ్లోకములోని తోటల (శ్రమహరత్వమును, “రంగారామురమ్యస్థలాని 
క్రముకపనసమోచామేచకాని” (పోకపనస అరటిచెట్ట సమూహముచే నల్లనివైన 
శ్రీరంగోపవనములలోని రమ్యస్థలములు) (28) అను సూక్తి యందు నిబిడత్వ మును 
తెలిపిరి. శ్టోకములోని ఘనశబ్దమునకు దట్టమైన అనియే కాక, గొప్పదైన అనియు 
అర్థము. భగవానుని విహారమునకు ఉపయోగపడుట ఆ తోటలయొక్క ఘనతను 
తెలుపుచున్నది. 

మహతి QOS - ఇచట ఇసుకతిన్నె శ్రీరంగక్షేత్రమే. “తత్పుణ్యం పులిన 
మిదంతయా౭_ద్య మధ్యేకావేరి స్ఫురతి” (26) అనుచు భట్టరు స్వయముగా పల్కిరి 
కదా! 


మూడవ పాదమున “తత్సుణ్యే” అను పాఠాంతరము అనన్వితము. “పుణ్యం 
పులినమ్‌” అను విశేషణవిశేష్యభావమునకు అన్వయింపదు. ఇచటి పులినము శ్రీరంగమే. 
వేదాంతదేశికుల భగవద్దానసోపానమున “ప్రాదుర్భూ తం కనకసరిత స్పైకతే హంసజుస్టే” 
(హంసలచే నిండిన కావేరీనదియొక్క ఇసుక తిన్నెలో ఆవిర్భవించినవాడు) అను 
శ్లోకములోని సైకతశబ్దమునకును శ్రీరంగమనియేకదా అర్థము. 


పూగీకంఠద్వయససరస స్నిగ్గనీరోపకంఠామ్‌ 
ఆనిర్మోదస్తిమితశకునానూదిత బ్రహ్మఘోషామ్‌। 

మార్లే మార్లే పథికనినహై రుంచ్యనూనాపనర్గాం 

పశ్యేయం తాం పునరపి పురీం శ్రీమతీం రంగధాన్నుః॥ 5 


పూగీ = పోకచెట్టు, కంఠద్వయస = కంఠపర్యంతము వృద్ది చెందినది, సరస = 
తీయని, స్నిగ్ధ = స్నేహయుక్తమైనది అగు, నీర = నీటిని, ఉపకంఠామ్‌ = సమీపమున 
కల్గినది, ఆవిర్మోద = సంతోషము కల్లుటచే, స్తిమిత = స్తబ్దమైన, శకున = Sow, 
అనూదిత = అనువదింపబడిన, బ్రహ్మఘోషామ్‌ = వేదఘోషను కల్గినది, పథికని 
వహైః = బాటసారుల సమూహములచే, SY మార్లే = (ప్రతిమార్గమునందు, sows 
మాన + అపవర్గామ్‌ = సేకరించి (గ్రహింపబడు అపవర్గమును (అనగా మోక్షమును) 
కల్గినది అగు, రంగధామ్నః = శ్రీరంగనాథుని, తామ్‌ = ఆ, శ్రీమతీమ్‌ = సంపదను 
SOS, పురీమ్‌ = నగరమును, పునః = తిరిగి, పశ్యేయమ్‌ అపి = చూడగలనా? 


పోకచెట్టు కంఠము ఎత్తువరకు వృద్ది చెందిన, తేనెకూడిన స్నేహగుణమును 
కల్గినదగు నీటిని సమీపమున SOSH, ఆనందమును పొందుటచే స్తబ్దముగానున్న 
పక్షులచే అనువదింపబడిన వేదఘోషను కల్షినది, దారిలో ఎల్లెడల పథికుల సమూహము 
లచే సేకరింపబడిన అపవర్గమును SQSSIO శ్రీరంగనాథుని ఆ దివ్యమైన నగరమును 
ఎపుడు సేవింతునోకదా! 


20 శ్రీరంగనాథస్తోత్రమ్‌ - సవ్యాఖ్యానము 


ఇందు శ్రీరంగనగరములోని నీటి సమృద్ది, ఆ నీటియొక్క భోగ్యత, అచట తోటలో 
నివసించు పక్షుల సంతోషాతిశయము, ఆ (ప్రదేశముయొక్క పావనత్వము, దివ్యత్వ 
మును సూచితములు. 


శఠకోపసూరి తమ తిరువాయ్‌మొ గి ప్రబంధమున “తిరువేజ్ఞడమ్‌ నజ్లట్కు ఒన్టుమే 
తొక నమ్‌ వినైయోయుమే”, “వేంకటా ద్రిని దర్శించిన మాత్రముననే మన పాపములు 
తొలగును” అని పల్కిరి. కావున భగవానుని దర్శించుటకంటే ఆ స్వామి భక్తులను 
అధివసించియుండు దివ్యదేశమును సేవించుటయే గొప్ప భాగ్యమని ఏర్పడుచున్నది. 
అట్టి భావముతో ఇందు భట్టరు “శ్రీరంగనగరమును ఎపుడు దర్శింతునోకదా” అని 
పల్కుచున్నారు. శ్లోకములోని మూడు పాదములు శ్రీరంగ నగరమును వర్లించు 
చున్నవి. 


పూగీకంఠద్వయ ససరసన్నిగ్దనీరోపకంఠామ్‌ - శ్రీరంగరాజస్తవమున భట్టరు 
“కదళవకుళజంబూపూగనూకందకంఠద్వయససరసనీరామ్‌” అనుచు పల్కుట ఇచట 
అనుసంధేయము. కావేరీ తీరమున పోకచెట్టు ఎత్తుగా పెరిగి వృద్దిచెందినవి. కాని 
కంఠము ఎత్తు వరకు నీటి ప్రవాహము పొంగిపాణుచున్నది. ఆ ప్రవాహజలము తేనెతో 
కూడినదగుటచేత తీయనిది. స్నేహగుణమును SOSH. “వెళ్ళ నీర్‌ పరన్దు పాయుమ్‌ 
విరి FBS అరజ్ఞమ్‌”, “ప్రవాహజలము వ్యాపించి, (ప్రవహించునట్టి శ్రీరంగము” 

US ల 

అని తిరుమాలై ప్రబంధమున భక్తాంఘ్రిరేణులు వచించిరి కదా! 


ఆనిర్మోదస్తిమిత...... బహ్మఫరోషామ్‌ - కావేరీతీరమున పరమైకాంతులు, వేద 
విదులును, నిత్యకర్మానుష్టానమును చేసికొని, (బ్రహ్మయజ్ఞరూపపారాయణమును 
చేయగా, దానిని వినిన అచటి Iga (అందమైన) నోటినికల చిలుకలు మొదలగు 
పక్షులు ఆ వేదవాక్యములను అనువదించుచున్నవి. “etsy మటైయన్టణర్‌ 83 
పుక శెన్వాయ్‌క్కిళి WHS సాడు BS BS త్తిరుచ్చిత్తిరకూడమ్‌” అని తిరుమంగె గై యాజ్ర్యాల్స్‌ 
కీర్తించిరి. ఈ సందర్భమున శ్రీ శ్రీరరీగరాజ స్తవములోని “త్రయ్యంతప్రహతమతీషు . 
పావనీషు శ్రీరంగోపవనతటీషు ” అను సూక్తి అనుసంధేయము. విష్ణుచిత్తులు 
తమ పెరియాట్ర్యార్‌ తిరుమొ గి ప్రబంధమున “ఎల్లియమ్‌పోదు ఇరుజ్జిభైనణ్లు 
ఎమ్బెరుమాన్‌ గుణమ్‌పాడి” (పెద్ద టెక్కలను కల తుమ్మెద సంధ్యాసమయమున 
సర్వస్వామి యగు శ్రీరంగనాథుని దివ్యగుణములతో భక్తితో పాడి) (4-8-8) అని, 
“పూనురుని ప్పుళ్ళినబ్లళ్‌ పుళ్ళరయన్‌ WSS కంణుమ్‌ పునలరజ్ఞమే” (పక్షిసమూహ 
ములు పూలలో అమరియుండి పక్షీంద్రుని కీర్తిని పొగడుచు) (4-9-5) అనియు 
పల్కుట ప్రస్తుత భట్టరు సూక్తికి మూలము. 


“వేదైశ్చ సర్వైరహమేన వేద్యః” అనునట్టు వేదమంతయు భగవానుని ప్రతిపాదించు 
నదియే. అట్టి వేదమును కావేరీనదీ తీరములోని పక్షులు అనువదించుట అనగా 


శ్రీరంగనాథస్తోత్రమ్‌ - సవ్యాఖ్యానము 21 


భగవానుని గుణకీర్తనమును చేయటమే కదా! శ్లోకములోని మొదటి రెండు పాదముల 
భావమునకు అనుగుణముగా పెరియార్‌ తిరుమొ[8ి ప్రబంధములోని, “తోదవత్తి 
త్తూయ్‌ముత్రైయోర్‌ HS పడియత్తుళుమ్బిఎబ్లుమ్‌ పోదిల్‌ SY SS శొరియుమ్‌ 
పునలరజ్గమెన్సతువే” (పరిశుద్దముగా ఉతికి, ఆరబెట్టిన వస్త్రములను ధరించువారై, 
పవిత్రమైన వేదమును తమకు నిరూపకముగా కల్లినవారైన శ్రీవైప్లవులు గంగకంటే 
పవిత్రమైన కావేరీనదీ ఘట్టములందు గుంపులు గుంపులుగా స్నానము చేయుటవలన 
అంతట కెణటములు ఎగసి పడగా, పూవుల నాళములు అటు ఇటు కదలాడినవి. 
అపుడు ఆ పూలలోని తేనె అచటి ఇసుక తిన్నైలపై (స్రవించినది. అట్టి మహిమ SOSH 
శ్రీరంగదివ్యనగరము) (4-8-1) అను సూక్తి అనుసంధేయము. 


మార్లే మార్లే .... అపనర్గామ్‌ - శ్రీరంగవమున వీథులలో అంతట పయనించు 
వారు మోక్షమును సేకరించి పొందుచున్నారనుటకు దారిలో అంతయ పయనించు 
వారికి ముక్తి హస్తగతమైయుండునని తాత్పర్యము. శ్రీరంగవాసమే ముక్తి అని కొందు 
వ్యాఖ్యానింతురు. “కావేరీ విరజా సేయం వైకుంఠం రంగనుందిరమ్‌, స వాసుదేనో 
రంగేశః ప్రత్యక్షం పరమం పదమ్‌” (ఈ కావేరి విరజానది, రంగమందిరము వైకుంఠము, 
ఆ పరవాసుదేవుడు శ్రీరంగనాథుడు, సాక్షాత్తు పరమపదము శ్రీరంగము.) అను 
ప్రసిద్ది కలదుకదా! కావున ఇట్టి శ్రీరంగ దివ్యక్షేత్రమును నేను తిరిగి ఎపుడైన ఒకసారి 
అయినను సేవింపగల్లుదునా? అని తమ ఆర్తిని భట్టరు ఇందు వెలిబుచ్చిరి. నాల్లవ 
పాదము లోని “wh” అను అవ్యయము (ప్రశ్నార్థకము. 


న జాతు పీతామృతమూర్చితానాం 

నాకౌకసాం నందనవాటికాసు। 

రంగేశ్వర! త్వత్సదమాశితానాం 

రథ్యా శునా మన్యతమో భనేయమ్‌॥ 6 

రంగ + ఈశ్వర = శ్రీరంగనాథ్గా!, నందనవాటికాసు = దేవేంద్రుని ఉద్యానవాటిక 

లందు, (నందనవనమందు), పీత + + అమృత మూర్చితానామ్‌ = అమృతమును త్రాగి 
మైకమును పొందిన, నాకౌకసామ్‌ = దేవతలలో, అన్యతమః = ఒకడను, న జాతు 
భవేయమ్‌ = ఎప్పటికిని కాను, త్వత్సదమ్‌ = నీ నివాసస్థానమగు శ్రీరంగమును, 
ఆధ్రితానామ్‌ = ఆశ్రయించినవారియొక్క, రథ్యా = వీథులందు(తిరుగాడు), శునామ్‌= 
శునకములలో, అన్యతమః = ఒకడను, భవేయమ్‌ = అగుదును. 


శ్రీరంగనాథా! దేవేంద్రుని నందనవనములో అమృత పానమును చేసి, మైకమును 
పొందునట్టి దేవతలలో ఒకడను అగుటను నేను కోజను. నీ నివాసమగు శ్రీరంగమును 
ఆశ్రయించి, జీవించు మహనీయులు సంచరించు వీథులలో తిరుగు శునకములలో 
ఒకడనైనను చాలును. 


22 శ్రీరంగనాథస్తోత్రమ్‌ - సవ్యాఖ్యానము 


భక్తాంఘ్రిరేణులు తమ తిరుమాలై ప్రబంధమున, “ఇన్టిరలోకనూళుమ్‌ అచ్చువై 
సెటీనుమ్‌ SAN”, “ఇంద్రలోకమును ఏలు ఆ ఆనందమును సైతము నేను కోరను. 
శ్రీరంగనాథా! ఇచటనే ఉండి నీ దివ్యసుందరరూపమునే దర్శింప గోరెదను” అను 
సూక్తి ఇచట స్మరణీయము. భగవద్భక్తులలో కొందరు ఫప్రార్థించునపుడు వేణు జన్మము 
వలదని, ముక్తిని ప్రసాదించుమని వేడెదరు. గోదాదేవి, “ఎశ్లగ్రైక్కుమ్‌ DP క్రరుపిఆ 
విక్కుమ్‌ ఉన్దన్నోడు గ్‌[గోమేయావోమ్‌”, “ఎప్పటికి ఏడేడు జన్మలందును నీతో 
సంబంధమును కలిగియుండుటనే కోరెదము” అని తిరుప్పావై (20) ప్రబంధమున 
పల్కుటచే ఎన్ని జన్మలు సంభవించినను అవి తమకు అనిష్టములు కావని, ఉపా 
దేయములేనని తమకు కల్లు జన్మలు అన్నియు దివ్యదేశవాసమునకు అనుకూలము 
BSS అవి ఉపాదేయములే అని భావించినట్టు తెలియుచున్నది కదా! ఇట్టి భావమునే 
పులువురు దివ్యసూరులు వెలిబుచ్చిరి. భట్టరు ఆ క్రమములోనే ఈ శ్లోకమును 
రచించిరి. మిక్కిలి ఉన్నతమైన దేవతోపభోగమును నేను వాంఛింపను. శ్రీరంగ 
క్షేత్రమున వీథులలోని తలుపులు తెజచియుంచిన ఇండ్లలో ప్రవేశించు శునకములలో 
ఒక్కడుగా పుట్టినను చాలును అని Hat హృదయము. తిరుమంగై ఆ్రార్‌ 
పెరియతిరుమడల్‌ ప్రబంధములో “అజత్తిన్‌ వశ్రీరీముయన్ల అన్నవర్‌ తామ్‌కణ్డీర్‌కళ్‌ 
ఆయిరక్కణ్‌ వాననర్‌కోన్‌” అని ప్రారంభించి “ఇన్నముదమ్‌ నూన్లిఇరుప్పరొ అనునంత 
వరకు వర్షించిన దేవలోక భోగమును కూడా భట్టర్‌ ఎంత మాత్రము అభిలషించుటలేదు. 
నిత్యులు, ముక్తులు సహితము వైకుంఠవాసమును కాదని, దివ్యదేశవాసమును కోరి, 
అందుల కొరకు తిర్యక్‌ స్థావర రూపములను కూడా పొందుటకు సిద్దపడుదురు. 
ఇందులకు కులశేఖరుల ప్రబంధములోని “ఊనేజు శెల్వత్తు” అనెడి దశకము అను 
సంధేయము. ఈ కవియే శ్రీరంగ రాజస్తవమున “అహృతసహజ దాస్యాః సూరయః” 
అను శ్లోకమున శ్రీరంగ క్షేత్రమున నున్న మనుష్యు-తిర్యక్‌- స్థావరములన్నియు 
నిత్యులు, ముక్తులేనని తెలుపుట ఇచట గమనార్హము. 

ఈ ఆటు శ్లోకములతో కూడినదే శ్రీరంగనాథస్తోత్రము. ఇకపై వ్యాఖ్యానింపబడు 
రెండు శ్లోకములు ముక్తకములని, పిమ్మట ఇందు చేర్చబడినవని పెద్దల అభిప్రాయము. 


అసన్నికృష్ణస్య నికృష్ణజంతోః 

మిథ్యాపవాదేన కరోషి శాంతిమ్‌। 

తతో IQ మయి సన్నికృష్టే 

కాం నిష్ఫృతిం రంగపతే కరోషి॥ 7 

రంగపతే = శ్రీరంగనాథా!, అసన్నికృష్ణస్య = (నిజమునకు) నీ సమీపమున లేని, 

నికృష్ణజంతోః = నీచప్రాణియగు శునకముయొక్క (ప్రవేశము అనెడి), మిథ్యా + 
అపవాదేన = అసత్య మైన నెపముతో, శాంతిమ్‌ = శాంతికర్మను, కరోషి = చేయు 
చున్నావు, తతః = ఆ శునకముకంటే, నికృష్ణే = నీచుడనైన, మయి సన్నికృష్ణి = నేను 


శ్రీరంగనాథస్తోత్రమ్‌ - సవ్యాఖ్యానము 23 


సమీపించినవాడను అయినపుడు, కామ్‌ = ఎట్టి, నిషృతిమ్‌ = శాంతిని, కరోషి = 
చేయుచున్నావు? 


శ్రీరంగనాథా! శునకము నీ సన్నిధిలో ప్రవేశించినదను అసత్యవ్యాజమున నీవు 
శాంతి కర్మను చేయించితివి. కాని, నేను ఆ శునకముకంటెను నీచుడనే! అట్టి నేను 
నీ వద్దకు వచ్చినపుడు మణి ఏ పరిహారమును చేయింతువు? 


ఈ శ్లోకమును భట్టరు రచించుటకు ఒక సంఘటన మూలమని పెద్దలందురు. 
భట్టరు ఒకనాడు శ్రీరంగనాథుని తిరువీథి ఉత్సవమును సేవించుటకై తమ ఇంటి 
నుండి బయలుదేరి, పొన్నచెట్టువద్దకు వచ్చి, అచటనున్న ఆచార్యులతో ఉభయ 
వేదాంతరహన్యములనుగూర్చి ముచ్చటించుచుండిరి. ఆలయ పరిచారకులు 
ముందుగా వచ్చి శ్రీరంగనాథుని ఉత్సవమునుగూర్చి తెలుపుట పరిపాటి. ఆనాడు 
ఎంత సమయమైనను ఎవరును రాలేదు. చాల ఆలస్యమైనను ఏ కారణము వలన 
స్వామి వీథి ఉత్సవము జరుగలేదు? అను సందేహమును తీర్చుకొనుటకై భట్టరు 
స్వయముగా ఆలయములోనికి పోయి విచారింపగా, “ఒక శునకము కోవెలలోనికి 
వచ్చుటచే, అందులకు తగిన శాంతిహోమమును జరుపవలసివచ్చెను. అందుచే స్వామి 
ఉత్సవమునకు ఆలస్యమయ్యెను” అని భట్టరు తెలిసికొని, శ్రీరంగనాథుని సమక్షమున 
రస్యముగా ప్రస్తుత శ్లోకమును ఆశువుగా విన్నవించిరి. శునకము ఆలయములో 
ప్రవేశించినను, ఏదో ఒక మూల దాగియున్నదే తప్ప గర్భగృహములోనికి పోలేదు. 
అందులకే ఇంతటి పరిహారమును జరిపినచో, ఆ కుక్క కంటే నికృష్ణుడనగు నేను 
నీ ముందుకు వచ్చితిని, ఇపుడు ఎట్టి పరిహారమును చేయింతువు? అనుచు రస్యముగ 
భట్టరు భగవానుని Gores ఇచటి విషయము. 


“విథ్యాపవాదేన” అను (ప్రయోగస్వారస్యమును Coden పెద్దలు ఇట్టు 
చమత్కారముగ వివరింతురు. శ్రీరంగములోని ఆలయములో శాంతిహోమము 
జరిపినపుడు అర్భక-పరిచారక వర్గమునకు ధనలాభము కల్లు అవకాశము కలదు. 
కావున ఒక్కొక్కప్పుడు వారిలో కొందరు కుక్కపిల్లను బుట్టలో పెట్టి, ఆలయము 
లోనికి పోయివదలి, “అయ్యో! కుక్క లోనికి వచ్చినదే! శాంతిహోమము జరుపవలెను” 
అని అందురట. కొన్ని సమయములలో ఇట్టి ప్రయత్నముకూడ లేకనే ఊరకనే 
“కుక్కలోనికి పరుగెత్తినది, నేను చూచితిని” wd అసత్యమును పల్కి, శాంతి 
హోమమును చేయింతురట. ఈ విషయము భట్టరు చెవికి సోకుటచే “మిథ్యాపవాదేన 
కరోషి శాంతిమ్‌” అని పల్కిరి -అని మహావిద్యాన్‌ (ప్ర.భ.అణ్ఞాస్వామి వివరించిరి. ముందు 
శ్లోకమున “రథ్యాశునా నున్యతమో భనేయమ్‌” అని పల్కుటను బట్టి ఈ ముక్తక 
శ్ఞోకమిచట చేర్చబడియుండవచ్చును. భట్టరు నైచ్యానుసంధానముకొజుకే తమను 
శునకముగా పేర్కొనుట శ్రీరంగరాజస్తవము ఉత్తర శతకములోని “Sys దేవన! 


24 శ్రీరంగనాథస్తోత్రమ్‌ - సవ్యాఖ్యానము 


వషట్కృతం త్వాం శ్రియో౭_ర్హనుకానుయే” (దేవా! కుక్క పురోడాశమును ఆశపడి 
నట్టుగా నేను నిన్ను ఆశపడుచున్నాను.) (99) అను శ్లోకములో కూడ గమనింప 
తగినది. “నెడియానై అడినాయేన్‌ నినైన్టిట్టేనే!” అను పరకాలసూరి సూక్తి మొదలైన 
ప్రయోగములు ఇట్టి ప్రయోగములకు మూలములు. గత శ్టోకములోని “రథ్యాశునా 
మన్యతమో భనేయమ్‌” అనెడి ప్రయోగము కూడా గమనింప తగినది. మహనీయులైన, 
సద్గుణఖనులైన భట్టర్‌ వంటి ఆచార్యవర్యులే ఇంతటి నైచ్యానుసంధానమును 
చేసినపుడు, దోషైకాశ్రయులైన మనవంటివారిని గూర్చి చెప్పవలసినది ఏమున్నది? 
ఏతావతా నైచ్యానుసంధానము స్వరూపములోనికి అంతర్భవించునని ఇచట గమనింప 
దగిన అంశము. 


శ్రీరంగం కరిశైల మంజనగిరిం తార్యాద్రె సింహాచలౌ 

శ్రీకూర్మం పురుషోత్తమం చ బదరీనారాయణం నైమిశమ్‌। 
శ్రీనుద్దారనతీ ప్రయాగ మధురా౭_ యోధ్యాగయాపుష్కరం 
సాలగ్రామఖనిం నిషేన్య రమతే రానూనుజోల_ యం మునిః॥ 8 


అయవ్‌ు=-ఈ, రామానుజః మునిః=శ్రీరామానుజమునులు, శ్రీరంగమ్‌= 
శ్రీరంగమును, కరిశైలమ్‌=హస్తగిరిని, అంజనగిరిమ్‌=వేంకటాచలమును, తార్వ్య + 
అద్రి = మేల్కోటై అనబడు తిరునారాయణపురమును, సింహాచలౌ= సింహాచలమును, 
శ్రీకూర్మమ్‌ = శ్రీకూర్మమును, పురుషోత్రమమ్‌ = పురుషోత్తమ క్షేత్రమును, బదరీ 
నారాయణమ్‌ = బదరికాశ్రమమును, నైమిశమ్‌ = నైమిశారణ్యమును, శ్రీమత్‌+ 
ద్వారవతీ = ద్వారకను, ప్రయాగ = ప్రయాగను, మధురా = మధురా నగరమును, 
అయోధ్యా = అయోధ్యా నగరమును, గయా = గయను, పుష్కరమ్‌ = పుష్కరక్షేత్ర 
మును, సాలగ్రామఖనిమ్‌=సాల గ్రామమును నిషేవ్య = సేవించి, రమతే = ఆనందించు 
చున్నారు. 

ఇది భగవద్రామానుజుల దివ్యక్షేత్రయాత్రనుగూర్చి నిత్యానుసంధానమును 
చేయుటకొజకై ఈ స్తోత్రరచనకు పూర్వమే భట్టరు రచించిన ముక్తకము. మూడవ 
పాదము మొత్తము సమస్తపదము. “సర్వో ద్వంద్యో విభాషయా ఏకనత్‌ భవతి” అను 
పరిభాషను బట్టి ఏకవచనాంతము అయినది. “అయోధ్యాగయాః” అను విసర్గాంత 
ముగా కూడ పాఠము కలదు. అపుడు అంతవరకు సమస్తపదము ద్వితీయా విభక్తీ 
బహువచనాంతరూపము. ఇదియు అర్థవంతమైన పాఠమే. 


శ్రీరంగమును, హస్తిగిరిని, వేంకటాద్రిని, తిరునారాయణపురమును, సింహాచల 
మును, శ్రీకూర్మమును, పురుషోత్ర్తమక్షేత్రమును, బదరికాశ్రమమును, నైమిశారణ్య 
మును, ద్వారకను, ప్రయాగను, మధురను, అయోధ్యను, గయను పుష్కరమును, 
సాల[గ్రామమును సేవించిన ఈ భగవద్రామానుజముని ఆనందమును పొందు 
చున్నారు. 


ఆమి 006 


